Registered No. HSE - 49 / 2016 


ANDHRA 
PRADESH 


W.No.51 


ఆంధ్రప్రదేశ్ 


ప్రభుత్వం 


సత్యమేవ జయతే 


आंध्र 


GalT500 


///// 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 

THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 

AMARAVATI , WEDNESDAY , DECEMBER 28 , 2022 

PARTI - NOTIFICATIONS BY GOVERNMENT , HEADS OF DEPARTMENTS 
AND OTHER OFFICERS 


--X- 

NOTIFICATIONS BY GOVERNMENT 


RIGHT TO 
INFORMATION 


G.2369 


యువజనాభ్యుదయం , పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ 

( సా . అ . భా ) 


ఆంధ్రప్రదేశ్ అధికార భాషా చట్టం , 1966 వ సంవత్సరపు 9 వ చట్టంలోని 5 ( 1 ) వ విభాగం 
అధికార భాషా సంఘం సభ్యుని నియామకం . 


( జి.ఓ.ఎం.ఎస్.నెం .26 , యువజనాభ్యుదయం , పర్యాటక మరియు సాంస్కృతిక 
( సా.అ.భా ) , డిశంబర్ నెల 27 వ తేది , 2022. ) 


పరిగణన పత్రము : 

జి.ఓ.ఎమ్.ఎస్ . నెం . 25 , యువజనాభ్యుదయ , పర్యాటక మరియు సాంస్కృతిక ( సా.అ.భా ) శాఖ , తేది : 

28.10.2022 . 


ఉత్తర్వు : 

పై పరిగణన పత్రం ప్రకారం రాష్ట్రంలో అధికార కార్యకలాపాల నిమిత్తం , అధికార భాష యైన తెలుగును 
పరిపాలనలో ఇతోధికంగా ఉపయోగించడానికి తగువిధంగా చర్యలు చేపట్టడానికి , పరిపాలనలో తెలుగు వాడుక ప్రగతి 
సమీక్షించి , ప్రభుత్వానికి తగు సూచనలు , సిఫార్సులు చేయుటకు 1966 వ సంవత్సరపు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా 
చట్టం 5 ( 1 ) వ విభాగాన్ననుసరించి , ప్రభుత్వం అధికార భాషా సంఘానికి అధ్యకుడిని నియమించడమైనది . 

పై అంశాన్ని పరిగణన లోనికి తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార భాషా సంఘానికి డా . గాజులపల్లి 
రామచంద్రా రెడ్డి గారిని సభ్యునిగా నియమించాలని నిర్ణయించడమైనది . 


రజత్ భార్గవ , 

ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి . 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 
Government Regional Press , Vijayawada , www.apegazette.cgg.gov.in 


